ఒక రాదూ బ్రమ కథ= 23-12-23 


బ్రిటన్‌ కు ,భారత దేశము నకు, ఆస్ట్థలియాకు న్యూ జీలాండ్‌ కు, 
కెనడాకు , కెన్యా కు నైజీరియా కు బర్మాకు మల్లయ్యకు సింగపూర్‌ కు - 
మరి ఇతర ముప్పది రొండు దేశాలకు- రవి అస్తమించని ఇంగ్లాండు 
సామ్రాజ్యానికి రాజునూ = అయిన , ఎనిమిదవ ఎడ్వర్డ్‌ అనబడే నేను - 
ఈ రోజున నా రాజ కిరీటాన్ని నా తప్పముడు అగు జార్జ్‌ కి వదిలి 
వేస్తున్నాను "-- ఇట్లా అని ఒక కాగితము మీద రాసి పెట్టి - అప్పటి 
వరకూ తానే రాజు కాబట్టి తన వద్ద నున్న రాజముద్రను దానిపై వసి, 
దానిని అక్కడే బల్లపై వదిలి వేసి - ఒక నిశరాత్రి వేళ లండన్‌ లోని బకింగ్‌ 


హాం ప్యాలెస్‌ నుండి బయటికి నడిచాడు = ఆనాడు మన భారత 
దేశమునకు రాజుఅయిన ఎనిమిదవ ఎడ్వర్డ్‌ .[] 


mn 


తను రాజ్యము విడిచి పోవటం దేశ ప్రజలెవ్వరూ ఇష్టపడటం లేదని - 
వాబు దుఖ్లిస్తారు అని - నన్ను ప్రేమించిన ప్రజల దుఃఖము నేను 
చూడలేను - అన్న భావముతో ఎనిమిదవ ఎడ్వర్డ్‌ తాను జన్మించిన 
బకింగ్‌ హాం ప్యాలెసు ను వీడి - తను ఇక ముందెప్పుడూ నేను 


ఇంగ్లాండ్‌ ను తిరిగి చూడలేను అనుకుంటూ తనకోసము వేచివున్న ఒక 
ఓడలో ఎక్కాడు . " లాంగ్‌ లివ్‌ కింగ్‌ " అని ఓడలోని సిబ్బంది 
నినదించారు ." నేను ఇప్పుడు మీ రాజును కాను " అని నిర్లిప్తతో 
బదులిచ్చినఈ యన తన కు కేటాయింప పడిన కేబిన్‌ లోకి వెళ్లి తలుపు 
వేసుకున్నాడు గ. 

Prince Edward అనే ఇతను 1894. George ౪ Queen 
[12౧౧లకు మొదటి పుత్రుడు . అందువల్ల ఇతడు తన తండ్రినుండి 
వారసత్వంగా బ్రిటన్‌ రాజరికాన్ని అందుకున్నాడు . 

కానీ ఇప్పుడు రాజరికాన్ని త్యజించి - దాన్ని తన తమ్ముడు అయిన 
జార్జి కి అపాగించాడు . 

ఈ జార్జి ప్రభువు 1924 లోఇండియాను సందర్శించగా - అయన రాక 
ఒక మధుర ఘట్టము అన్నట్లుగా ముంబాయి వద్ద ” గేట్‌ వే అఫ్‌ 
ఇండియా" ను నిర్మించారు. [] 


ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ తన రాజ్యాన్ని ఎందుకు త్యజించాడు ? అన్న ప్రశ్న తప్పదు 
కదా ? 

ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ తాను ప్రేమించిన Wallis Simpson అనే ఆమెను 
వివాహము చేసుకుంటాను అన్నాడు.*/2&1119 Simpson అప్పటికే : 


తన తప్పు ఏదీ లేకుండా ఒక భర్త నుండి విడాకులు పొంది - మరిఒకరిని 
వివాహము చేసికొని కాపురము చేస్తూ వుంది , ఈ లేడీ Walliః 
Simpson - ఎడ్వర్డ్‌ ఇంగ్లాండ్‌ కు రాజు అని తెలిసి కూడా - అతనితో ఒక 
సాధారణ మనిషితో మాట్లాడినట్లే మాట్లాడుతుంది . ఆమె స్వచ్చమైన 
మనస్సు ఎడ్వర్డ్‌ ఆకర్షిస్తుంది . - సామాన్యులలో సామాన్యునిగా 
బ్రతుకుతూ తీరగాలన్న ఎడ్వర్డ్‌ ఆలోచనలకూ ఈమె ప్రాణం పోస్తుంది . 
ఇలా 

ఇద్దరూ పరస్పరం ప్రేమలో పడ్డారు . [] 

" నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను వివాహము ఆడతాను " అని 
ఎడ్వర్డ్‌ అనగా , లేడీ ౪/&1115 51౧00590 - అందుకు అంగీకరించి "' 
నాకు విడాకులు ఇవ్వండి . కారణం ఏమీ లేదు . నేను నిజమైన ప్రేమలో 
పడ్డాను " అని తన భర్తకు ఉత్తరము రాసి పంపుతుంది .అతడు సరేను 
అంటాడు .అప్పుడు ఎడ్వర్డ్‌ ఇంటికి వచ్చి తమ వివాహాన్ని ప్రకటిస్తారు . 
ఈ వార్తను ప్రజలు వ్యతిరేకిస్తారు . చర్చి అధికారులు వ్యతిరేకిస్తారు . 
అప్పటి బ్రిటన్‌ ప్రధాని విన్నన్‌ చేర్చిల్‌ కూడా పుస, అయన 
ఏమంటాడంటే " నివు-- భర్త నుండి విడాకులు పొందిన స్త్రీని పెళ్లాడటం 
గురించి ప్రజలు భాద పడటం లేదు. నీవు ఒకరి స్తీని ద్‌ ంగేలించావు అన్న 
భావంతో వారు నిన్ను వ్యతిరేకిస్తూ వున్నారు .ఆ కారణంగా ప్రేమించా 
లెకుండా వున్నారు . ప్రెజర్‌ ప్రేమ పొందని నాడు మీరు ప్రభువుగా 
ఉండజాలరు . నన న మీ వివాహాన్ని విరమించుకొని ప్రజల ప్రేమను 
పొందండి " అని. 


[] కానీ కింగ్‌ఎ డ్వర్డ్‌ -Wallis 91౧0080౧ యొక్క ప్రేమ పట్లనే మొగ్గు 
చూపుతాడు . అదే సమయంలో తాను ప్రజల యొక్క ప్రేమను 
కోల్పాయాడు కాబట్టి - తాను రాజుగా ఉండటానికి అనర్హుడనని 
నిర్ణయించుకొ ని - రాజ్య పరిత్యాగము చేసి = దాన్ని తన తమ్ముడు జార్జి కి 


అప్పగించుతూ - మనము మొదటిలో చదువుకున్న కాగితము , 10th 
December 1936.రాసి పెట్టి - ప్రాన్స్‌ఓ వెళ్లే ఓడను ఎక్కాడు. 


[లక్షలాది మంది ప్రజల ప్రమ ముందు - కుటుంబ సభ్యుల ప్రమ 
ముందు - అధికారాలు కలిగించే ప్రేమ ముందు - ఎడ్వర్డ్‌ తన ప్రేమను 
గెలిపించుకున్నాడు క 


తాను రాజపదవిని వదిలి పోవటం గురించి ఎడ్వర్డ్‌- BBC రేడియో 
ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు . అందులో " నేను ఇంగ్లాండ్‌ 
ను వీడి ఫ్రాన్స్‌ కు వెళ్లి పోతున్నాను . ఎందుకంటే నా గుండె Wall అనే 
స్తే లో వున్నది. నా గుండె లెకుండా నేను బ్రతక లెకుండా వున్నాను " 
అని ప్రకటించాడు . దానితో ప్రపంచము అంతా వీరి ప్రేమను గుర్తించింది . 
పారిస్‌ లో వాల్లిన్‌ ను కలుసుకున్నాక " నీవు నా రేడియో ప్రసంగము 
విన్నావా "అని అడుగుతాడు ఎడ్వర్డ్‌ 

" విన్నాను ఎడ్వర్డ్‌. నీ ప్రతి మాటకు నేను ఏడ్చాను . నేను నిన్ను 
నిన్నుగా కోరుకున్నాను కానీ ఒక రాజుగా కోరుకోలేదని నీవునన్ను 
గుర్తించావు . నన్ను ప్రిమించావు . ప్రేమించినందు వల్ల - అతి 
సంతోషమైన జీవితం గడిపిన వ్యక్తిగా నీకు ఖ్యాతి తెప్పించుతాను " 
అన్నది 

వీరి వివాహము 3rd June 1937.న జరిగింది . బ్రిటన్‌ రాజా వంశస్తు 
లవరూ ఈ వివాహానికి రాకుండా తమ నిరసన తెలిపారు . 


[] ఈ వివాహం నాటికి ఎడ్వర్లుకి 43 సంవత్సరాలు . వాల్లిస్‌ కు 41. 
ఈ పెళ్లి తరువాత జార్డ్‌ చక్రవర్తి తన అన్నగారికి ప్యారిస్‌ లో ఒక 
రాజభవనాన్ని కేటాయించాడు . వారికి the Duke and Duchess 
of Windsor. అనే పదవి ఇచ్చాడు . ఈ హోదాలో వారిని అనేక 


దేశాలకు గవర్నర్‌ జెనెరల్లా పంపాడు . మనకు గవర్నర్‌ జెనరల్‌ గా 
వచ్చిన లార్జ్‌ మౌంట్‌ బాటెన్‌ లాగా అన్నమాట . 

ఆరకంగా వీరి ప్రేమకథ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది . 

" నాతమ్ముడు నా పెళ్ళికి రాకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది " అని 
ఎడ్వర్డ్‌ తన తమ్ముడు జార్జ్‌ చెక్రవర్తికి లేఖ రాసాడు . కుటుంబ ప్రేమలు 
అట్లాగే ఉన్నప్పటికి - ఎడ్వర్డ్‌ మరియు వాల్లిన్‌ లు లండన్‌ లోని బకింగ్‌ 
హాంలోని కి ఎప్పుడూ ఆహ్వానింప బడలేదు . వారు 
నిషిధింపబడినారు. 

[] సిగిరెట్లు ఎక్కువగా అంటే రోజుకు 60 వరకూ తాగే అలవాటున్న 
ఎడ్వర్డ్‌ - ప్యారిస్టోనే చనిపోయాడు . " పారిస్‌ లో నా ఇల్లు వున్నా - 
నాదేహము మాత్రము -ఇంగ్లాండులో వున్నది . నాకు అక్కడనే అంత 
క్రియలు జరగాలి . నా గుండె నాతో ఉండాలి " అని ఎడ్వర్డ్‌ చివరిగా 
కోరుకున్నాడు . ఈ కోరిక వల్ల వాల్లిస్‌ తన భర్తను తీసుకొని మొదటి 
సారిగా అత్తా గారింటిలోకి అడుగు పెట్టింది . అప్పటికి జార్ట్‌ చెక్రవర్తి 
కూతురు రాణీ ఎలిజిబెత్‌ - వాల్లిస్‌ ను బాగా ఆదరించి " నీవు మా 
రాచకుటుంబములో ఒకదానవు మాతో ఉండి పో " అంటుంది . 

" భర్త త్యజించిన దాన్ని తాను స్వీకరించటం అంటే ప్రేమకు ద్రోహము 
చేసినట్లే అని భావించుకున్న వాల్లిస్‌ -- ప్యారిస్‌ కి తిరిగి వచ్చి - మరి 19 
సంవత్సరాల పాటు భర్త జ్ఞపకాలతో - లోకానికి ముఖము చూపకుండా 
గడిపి -- తదుపరి మరణించింది . అప్పుడు ఆమె అత్తారి ఇంటి వారు 
ఈమె ప్రేమలో ని సౌశిల్యాన్ని గుర్తించి - రాజా మర్యాదలతో ఆమెను 
లండన్‌ తరలించి 

ఎడ్వర్డ్‌ యొక్క సమాధి పక్కనే సమాధి చేశారు . 


[] వీరి ప్రేమ ప్రపంచ ప్రఖ్యాతి చెందినది అనుకున్నాము కదా ? ఎడ్వర్డ్‌ -- 
విల్లిస్‌ కు తొడిగిన వెడ్డింగ్‌ రింగ్‌ == విల్లిస్‌ మరణాంతరం వేలానికి పెట్టారు 
. ప్రపంచము లోని కోటీశ్వరులకు 


భార్యలు అయిన వారు తమ భర్తలతో - "మీకు నా మీద నిజమైన ప్రేమ 
ఉంటే వెళ్లి ఆ ఉంగరం కొ నుక్కు వచ్చి నాకు బహుకరించండి " అని 
కోరారు . అప్పడు "ధరణిలోని రాజులెల్ల దడ దడ వచ్చిరీ " అన్నట్లు 
అనేకమంది కోటీశ్వరులు లండన్‌ కి చేరారు . చివరికి ఆ ఉంగరమును 
ఆనాటి ధర 145000 పౌండ్లకు ఒక జపనీయురాలికి అమ్ముడు 
పోయింది . 


ది లవ్‌ అఫ్‌ ఏ కింగ్‌ -- అన్న ప్రపంచ ప్రసిద్ద నిజ ప్రేమ కధకు సంక్షిప్త 
రూపము కలిగించి రాసినది - వారణాసి శ్రి రామకృష్ణ - అమరావతి . 


